Registered No. M-4345. 





చాల్యుం 1] 


మ్మచాను : 1941 వ సం॥ అక్టోబరు ఛచైల 10 వ శేది శుకవారం 


[నెళి0రు 





ey 


హొట్లరు ఎత్తులకు సోవియటు ప్ర భుత్వ ప్రతిక్రియ: 


, యారలు _పాంతములందు గష్యూ పరిశ్రమలు. 
\ 


హీట్లరు యా వారం తన ఉపన్యాసంలో ఇెప్పీన (శశా 
రం రష్యాలో ఉత్తరమున లెధిను గాడు నగరంనుండి దతీణ 
మున (శ్రీమియావరకు 1,200 మెళ్ళ మేర జర్మనుల తీవ 
దాడి కొనసాగుచున్న ట్లు వ్నార్హలు వస్తున్నాయి. అందు 
ముఖ్యమయినదాడి మధ్యరంగమున "రాజధాని నగరమగు 
మాస్త్కో వై దహ్నీణమునుండి కూడా జరుగుచున్నది, ఉత్తరం 
నుండి స్థాలంస్కు నగరం చేరిన జర్మ్యనులతై చాడిచేయచు 
న్న రమ్యను నెన్యాలకు వెనుకగ జర్మనులు ఉక్టరం వెవ 
నుండి వచ్చి (శతి దాడి చేయుచున్నారు. స్థాలం'న్కు_ 
నగరం దశ్రణమునుండి వేరొక జర్మను 'నెనిళదళ్ళం 
ఉత్తరానికి దాడి వెడలుచున్నది. జర్త్యనులు మాస్కో నగ 
రాన్ని చుట్టి వేయాలని చూస్తున్నారు. ఈ రంగంలో 
సైన్యాలకు అధికబలం చేకూర్నుటశే మధ్యరంగంలో తీవత 
త్ళాంచిరి. మాసో శెనిన్నుగాడులను "పూర్తిగ ఆకమించ 
లేకున్నా ఉత్తర మధ్యరంగములందు శ్యతువుల ఆటకట్టు 
జేయించ్వి కన నేనలను దశ్షిణమున ఫల కదమగు (పాంతాల 
పైకి మరల్బుటకు వీలుకలుగ వేసుకోవాలని పాట్లరు అదుర్ద 
పడుచున్నాడు, 

కాసి మధ్యరంగమున మార్గలు టిమొషంకో నాయకత్వ 
మునను ఉత్తరరంగమున మార్దలు వారాషిలావు నాయకత్వ 
మ్లునను రష్యను "నేనలు జర్తనులదాడిని బాగుగ నిరోధించుచు 
న్నారు వారిదే “వచేయిగా నున్నది. ఫిన్తాండు తీరాన ర్యా 
చేనలను దించుటకు గూడ (శ్రయత్నించెను,. దక్షీణథాగ 
మున జడెస్సానగరం యింకా శతుదాడిని సిరోధించుచు నే 
యున్నది, అచట ఇంతవరకు రవ్యనులు 96,000 
చచ్చుటో గాయపడుటో జరిగెను, 

క్రిమియా ద్వీపకల్పానికి ద్యారంవలెనున్న వెరిళోవు 
భూ'సంధివద్ద రష్యనుల నేనిక శిబిరాలకు వెనకాతల జర్హ్య 
నులు విమాగ దాడులు జరువుచున్న స్పటికి ర్యా రవణ శేణిసి 
భేదించద లేకున్న వీ, ఆయినా చాని (క్క నేనున్న 
అజోవుసము[ దతీరమున జర్మను నేనలు దిగినవి, ఇది అటు 
క్రీమియాకున్కు యిటు కాకొససు చమురు గనులకుగూడ 
(కేనూద మే, 

క్రీమియాను జర్మనులు చేరుటకు సెరికోపు మార్గమేకాక, 
వేరొక 'రెలువంతెన్స సన్న నికాల్య నూర్చములుగూడ కలవు, 
రికోసునకు వాయువ్యదిక్కు న భిభరు నదీతీరాన 70 
మళ్ల దూరంలోనున్న "శిర్చనువురము యింకా రవ్యనుల 
వశమందే యుంది. ఒడెస్సా, ఆెనిన్నుగాశు నగరాల ముట్ట 
డిఫిబట్టి చూచినచో రన్యనుల రతీణ యేశ్చాటులు చాల 
'సమర్థమయినవని చెప్పవచ్చును. ఖార్కోవువైవు జర్మనులు 
దాడి సాగించుచు న్నారు, కాని పాలటోళఖ్ర నగరాన్ని 
గోల్చీయినా రష్యనులు ఎంత చెబ్బ తింటున్నారో అంతకు 
ఇబ్బడిగా చెబ్బ తీస్తున్నారు. క్రీ (పొంత ములందు రస్యనులు 
80 (గామాలనుషపైగా తిరిగి శ్మతువులనుండి వశపరచుకొనిరి. 
చేరొకచోట 86 గంటలలో 20 మెళ్ళుదూరం చొచ్చుక 
పోయిరి, 


యారలళ్‌ _పాంతంలో పరిశ్రమలు. 


బీటనువె బడుటకు ముందుగ రష్యాయొక్క_ నైనిక శక్తిని 
ఆణచి'వేస్పి రష్యాలోని వ్యవసాయ పర్మిశముల 'సంపదనంతొ 
తీసుకో వాలసి హీట్లరు యొక్క ముఖ్యో దేశం, అతని 
సేన్యాలు ఉకొను, (కీమియా ద్వీపకల్పాలను అకమింఛాయ 
నివాదంకొరకు అంగీకరించినా సైనచెలివీన అతని ఉద్దేశం 
"నెరవేరదు, ఇప్పటివరకు జర్మను “సెనికులు 80 లక్షలకు 
గా చొనిపోనుటో గాయపడుటో జరిగెను ; 11,000 
టాంకులుు 18,000 ఫిరంగులు, 9,000 విమానాలను 
జర్కనులు గోల్య్ళోయిరి, రష్యా నెనికులు 280,000 
చనిపోయిరి 720,000 మంది శాయజడిర్తి 178,000 
కనబడ లేదు 8900 శీరంగుల్కు7,000 టాంకులుు ర్‌ 816 
విమానాలు న్యూతం పోయినవి. ఇంతైనా పాట్లరు కార్యం 
“నెరవేరదు, 


యూరోవులో అకమించిన దేశాలలో? శిర సంపదలు 
కొల్లగొట్టి నట్టు, రష్యాలోని బొన్ట్క చముర్కు గోధునుల సంప 
దంతా హీట్లరుకు , సులభంగా చిక్కు_నసి 'బాలమంది ఆను 
కుంటున్నా గు, నాని రష్యా 'సంపదంతా ఓక్క చోటనే 
యుంచా ? నేటి రమ్యులో  లాభశరమగు ఉర్మిశమలన్ని 
యింకోచోటనున్నాయి. రష్యాపూర్తిన ఉనే న్కు శాక 
సను (పాంతాలైై నే ఆభారపడియుండ లేదు, రష్యా అంత 
ర్యుద్ధం జరిగినపుడు (1918-20) ఉత్తైంను శాకసను 
(పాంతొలు వ్రైటురష్యా నెన్యాలచేతులలోనుండి జారిపోయెను, 
అయినా స్రోవియటు (పభుత్వం కన సేనకు” కావలసిన 
ఆయుభథపరికారాల్సు పర్మిశము వస్తువలన్ని గూడ నూస్రో_ 
(పాంతాలనుండి యూరలు పర్వత (పౌొంతొలనుండి తెప్పించి 
యివ్యగన్దైను. ఉత్తరాన "లెసిన్ముగాడు _పొంతాలందు 
లోపు కర్య్యాగా రాలు వస్టివు మిల్లులు నాకా నిర్మాణ 
సాలలు ఎంతకాలంనుండో గల్య. మాస్కో_లోను దాని 
వోరువను "నేత పరి శమల్సు చిన్న ఇంజసీరింగు ఉర్మిశమలు 
గలవ్ర.  ఉఫైేను రాక్ట్య)మునందు చాల పెద్ద పర్మిశమళ్సు 
ఎలక్ట్సి)కు ఇనుము, బొగ్గు పరి శమలు ఎక్కువగా నుంజేవి 
“కాని ఇరువ దేండ్ర (కిందట యూరోవులో "రాజకీయ రిస్లి 
తులు తొరుమారగుట్క జర్మనీ ఆయుధాలు పంచుట దూర 
(పొచ్యుం జపాను .(పొంఠములందు అలజడి యిుదంతా గమ 
నించిన రష్యానాయకులకు శమ పర్మిశమలస్ని కడనుటి 'సరిహు 
ద్దుచేరువగా ఒశేచోటనుండి పోళట (శ్రమాదమసి తెలి నెను, 
దూర పాచ్యమున యుద్ధం జరిగినచో దా పడమర 'సరిజొద్దు 
జేరువనుండి ర్క 000 మెళ్ళ దూరంవరకు ఆయుథ సామి 
సప్తయిలు ఆందుట కస్టం. అందుచేత పడముటి యూరోపు 
జేశాల ముఖ్యంగా జర్త్యసీనుండి దూరంగా నుండేటట్లు కొత్త 
చోట్లలలో పర్మిశ్రమల కేంద్రాలను ఏిర్చరచిరి ఆయుధ్గోక్పత్తి 
అక్కడనే జరుపుచున్నారు,. ఆ (పొంతం వోల్టా నదిక్రి 
దమారళలు పర్వతాలకు మధథ్యగాగలదు, చాధి దొక్షీణ భాగ్య 
థో జొమురుగనుళు ఎిక్కువగనున్న దన ఈ (పొంకొనిక్టి 


టి యుద్ధ సంచికి 





ఈ అండ భాషా * అన్న జేరుకూడాకలదు. పడమట నైఫీ 
రిజ్లాయంటు, అభ్యయేషేతహాయందు ర్యను తూర్పుకొళ 
నుషూక భర్మిళణ 'శేర్చరచిక, 

జక రక్యతలు ఉత్తైస్సకు డొ నెట్సులోయలను గోల్ళో 
యతో. జారి జీకి శమలకు భంగం కలుగుననుకోశాదు, 
ఈళోగా వారికీ అమరికా (బిటనుల సోయం అంద 
గలదు. శెసిన్ముశాడ్కు మూస్క్కో_లుు బోవియటు (ప్రభుత్వం 
వశనుందే కొంతకాలంయింకా ఉండి వారి నేనసలు డాన్‌ వరకు 
మాతే మరలి'పోవలసియుం కే వారికి పెట్రోలు (కోము, 
రాసి. ఫీసం్ప తుత్తునాగం 'సళ్లయి వీమి శ్టహోదు, ఉక్కు, 
ఇనుము రసాయన _బవ్యాలుకూడ నూటికి తిర్‌ నుండి 65 
వంతున యింకను మీగNలియుండును. జానుదాటి వోల్లానది 
వరకు చెడలీసోవలసీ వచ్చినచో యీ సాయిలు కొద్దిగ త్మ 
పోళ్ళనుం 'వెటోలు 100 నుండి 85 వరకు తగ్గును, 
అల్యుమినియం నూటికి 8 వంతులు తగును, కాసి రష్యా వినూ 
నాలు తంయారుచేనుకొనుటకు వాల అల్యుమినియం తా 
ము పంపుటకు వీర్చాటిలు చేసితిమని అమెరికా (బిటనులు 
ఆభయమిచ్చి నని. యూరలు పర్వత (ొంతములం చే 
ర్యా ముడిపవాన్థాల 'సంచదముత్సంలో నాలాళ్ళివంతుగలదు. 





( అక్టో బరు 





ఆందుశే యిటీవల అఛట అయంథ్ల కర్ని శఘలనసి జ్ఞావీంచిరి, 
ఆదేశంయిక్క. (కాన ఉక్కు ౧5 ఈళథ రసాయన 
కయాాకారము యంత ఫర్యాలశోల్య రాష కటంచే ఫొక్టర్సీ 
మము. ఇయం ఈొలు అన్ని అక, * ఆర్కు_క 
బొళ్లు తక్కు_మైశే ఎలక్ట్రి)కు ఫక్న'జులతో జనిచీయించు 
ఇవి రమ్యె కడజుర సరినాద్దులకు 1,500 నుండి 
2,000 మెళ్ళ దూరంగాను తూర్పు సరిహడ్డులకు యింకా 
దూరంగాను ఉన్నాయి. 


చున్నారు ; 


ఈ (ప్రాంతం పర్మిశమలు యింక అభివృద్ధి చెందినా మంచి 
ోప్టకయిన ఉక్కు_నకు యంత్రాలకు (ప్రాత పర్మిశేమ *శేం 
(వాలగ్ను ఇనిన్నుగాడ్కు మూస్కోఅవైన చే ఎక్కువగ ఆధార 
పడియున్న వి. ఆందులే అక్కడనుండి ఆ సరకు శాజాొలని 
'సమయాన బ్లరానుగుంజా బిటన్సు అమెరికాలు టాంకులు 
విమానాలను యం్మతాల, మరమ్మత్తు జరిక-రాలను జిరక్కువగా 
కంవుతూఖ్రండాలి, మాస్కోలో జరిగన మూడు “రాజ్యాల 
_్రతిధిథుల సభలో అందుకు తన యేచ్చాటులు చేయబడి 
నవి. ఈ సహాయం చేరిందంటే రష్యు విజయం తప్పదు, 
ఆ 'సవాయం ఖచ్పక చేరగలదు, 


“ప్ర వంచంలోకల్లా గొప్ప యోధులు. " 


సిరియాలో సీకురా “సైనికుల చర్యలు. 


మొదటి. పంజాపీ శెజిమింటు సైన్యం వెంటనున్న విలే 


ఖరి యొకడు ఆ సైన్యం సిరియాలో చేసిన ఘన్కార్యముల 
గూర్చి యిట్లు (డా సను Qe 

భంజాబు సిక్కుల సెన్యం సిరియాలో మొట్టమొదట 
కిస్రోవు (గామంవద్ద "పెద్ది యుద్ధం చేయవలసి వవె,ను. 
ఈ (గానాన్ని నగరాన్ని శత్వునైన్యం నాలు బెటాలియనులు 
(శుమారు మూడున్నర వెయ్యి వశపరచుకొని యున్న వి, 
పంజాబు శెజివెంటులో ఒక బెటాలియను వారి “నైదుర్కొ...సి 
'రౌమాన్ని వశపరచుకొన ఉత్తరువు చేయబడెను. తొలి 
రోజున వారి నాయకుడు మీ జీవితంలో కల్లకష్టమగు పని 
మీరు చేయనలసీయంది జాగత్త యాని హెచ్చరించెను, ఈ 
జని (పభంచంలో యింశేనేన చేయలేదు, పంజాపీలు 
మ్మాత్రం చేయగలరని అఆతడనైను. 1941 వ సం॥ జొకా 
15 వ లేది రాతి 8-15 గంటలకు దాడి (ప్రారంభమైంది. 
(గానుం మధ్యనున్న శతు నేనను సిక్కులు తరిమివేయవలసి 
యుండీరి, ముందుణా1 తి అడుగుల వెడల్పు అంతే లోతువున్న 
కాల్ల ఛాటవలగీఠయండెను. తరువాత వారికీ 'సరీగా ఎదు 
రుశా మర ఫిరంగులు కీచారుచేయబడి గుండ్లు (వేలుచున్నవిం 
జారి శీనానాయకుడు 4 బోలోసోగిాహాలు * అని శేకవేయ 
'సరిక్కి సిక్కు_లందరు అ సత్‌ (శీ అకాల్‌ ” ఆని గర్డించిరి, 
ఆట్లా మరల మరల వారు ఆరాత్రి బీకట్లు చిల్లులు పడునట్లు 
అరుస్తూశ్రండిరి. అఆ గర్జన యే శత్రువుకు అమిత భయం 
కల్గించెను, సిక్కులకు అంతట ఉేక 0౦ కలిగింది, అం 
థరు ఒకే వ్యకి వలె 'సమకట్టుగా ముందుకు పోస్తా?ర, చేతి 
చొంబులను విసరగ గోతులోదాగున్న శతు 'నెనికులు బయ 
టకు రాసాక, వెంటనే వారిని తుపాకి సున్నీలతో పొడిచి 
యుద్దరంగమునుండీ తరిమివేయుచుండిరి,  శ్నతువు అన్ని 
చోట్లనుండి హారిపోరును,  రోడ్రవెసి చిందరవందరగా వారి 
ఆయుభాలు పతీయన్న మి నిక్కులా (గ్రామంచేర్కి స్థిరంగా 
"కొలూని వెనుకనున్న ళమ యితర నెన్యములతో 'సంపర్క 


మేర్బరుచుకొన ప్రయత్నించు సరికి అబ్బటచ్చట మారు. _ 


మూలలలో వా? యున్య శృ తుసివ సములు మార్హఇరోథం 
చేళినవీ. _ ఆాభ్రన యా దాగియున్న చారిసి అణ చేయాలని 
చీనాధి-కారి నిశ్ళయించెను. 


"తెంపులేని పట్టుదల. 


ఒక మరఫిరం% మరీ అల్లరి చేయుచుండెను. 'నేనాధి 
శారియే యిరువ్రరు సిపొయిలతో చాసి వైపు పోయెను, 
100 గజముళఖా మైదానంలో హోయే 'సరికీ [పక్కనో మసీదు 
"వెనుక అర్దురు చా%గియండి మరో మరఫిరంని (వేబ్బుచుం 
డుట గాంచిరి. వాళార్డురును లాం%పోయికట్లు నూచిం 
చుచు చేతుశెత్తిరి. చారని క్రైధిలుగా. చేయటకు నేనాధి 
కారి దగ్గరకు పోన్రసరిక్సి వారు గుండ్లు |శేల్చిరి. నేనాసా 
తేన చేతనున్న తుపాకి (వేల్చి ఒకని చంపెను. మిగిలిన 
వారు గరిలేకుండా గుండ్లు (వేళ్చిం, అందుకే సిక్కు నేనా 
నియ వెంటనున్న యిరుభ్రురును ఛాగొనుటకు అవకాశం దొ 
రికింది. ఇంశ్లేళో మరిరెండు మరఫిరంగులు (శేలినవి. ముగ్గురే 
సైనికులు నాలు మరఫిరంగలను బీదికింషబొలరుకనుక్క వెను 
కళకు పోచామఫి నేనాని అనెను. కాని వెంటనున్న సిపాయి 
ఒకడు వినడు. తన ేతునున్న తుపాకీతో మరఫిరం 22 
(సత్‌ శ అకాల” అంటూ (శేలుస్తూ'నే వున్నాడు, 
ఆన్ని మరఫిరంగలను ఆణచి వేస్తా నరిటాము. అతన్ని నిలు 
వుట "చాల కష్టమయింది. సిక్కు సిపొయిలందరిది 
యిజే శ్లోరణి, ఇంతలో క్రొత్త శైనికుజువచ్చి యా 
ముగ్ధ్రరు సీళాయరాలకు 'సకోయంచేసీరి, (గ్రామం పట్టు 
ఒ డింది, 


శాసి సేనాఫి, తొము విడచికచ్చిన శంక "సొనమున కో 
పోర్ర భరిక్కి చానివై 15 టాంకుల (సౌయుధో ఫీరం॥ మో 
టారుల 'సజోయంతో శ త నెనికదళం చాఢీవచ్చి యుద్ధం 
జేయుచున్న * సిక్కులు అద్భుతంగా యడం చేయుచుం 
డిరి. ఛారివద్ద మూడే టాంకు విధ్వంస కీరంగులున్న వీ. 
ళు నెనిక దళంలో ముందుగా ఒక చిశ్న టాంకు వచ్చు 
చుండెను. సిక్కులు చాన్ని కమకు 50 గజముల జేరువగా 
"రానిచ్చి, తరువాత దాసి పేలిక, కాఫి అది ముందుకి 
వ'స్పూ'నేఖ్రంది. ఒక ఉజావల్టారుమేజరు (్రేళ్చీన ఒక 
గుండు దానిలో చొచ్చుకపోయి్యి దాసీ నడువుచున్న్య 
జాధిని చంపీవేసెను,. టాంకు (పక్కకు దొల్లిపోయిను, 


1941] యుద్ధ 


PIN 


ఆంశట సిక్కులకు ఉత్నానం జూాచ్చిండి, శ్మతువ్రల 
మిగలిన టాంకులు వెనుకబడ్డాయి. కాల్పలమును పీక్కు. 
"లెదిరించి నిలిపి"వేసిరి, ెల్చినన్తు సిక్కులు శేకలువేసిరి. కాఫి 
(చమాదం ముందున్నది, వారి మందుగుండు అయిపోతున్నది, 
వెనుకనున్న తమవారిసి చేర వీలులేకుండా శతువులు చారి 
కట్టిరి. (పతి గుండు శ్మతుఖును జాంపీతీరాలని ఉత్తరువు 
చేయబజిను. చివరకు 50 "కాత్చులకు 'సరిపోఖ్ర గుండే మి॥ 
లేయి. తుపాకులకు 'నుసీలు కగిలించి సిక్కులు రక్షించు 


'సంచిక క్రి 





కోడానికి సి సిద్ధపడ్డారుకాని వెనుళతస్ట లేదు. అద్భక్టన శొత్తు 
చేనాధి కేంద స్థానంతో "టెలిఫోనులో మాట్లాడన ను. 20 
సిముసొలలో ఒక _నెసికదళ్లం మందుగుండుతోకూడ్‌ వచ్చెను, 
మందుగుండు కోరేంగాస్తి “నైగికులగెందుకు పంపాలని మొదటి 
వారు విసుక్కున్నా రు. శృతువ్ర పూర్తిగ సీడింపబ డెను. 
శ తువుల సైన్యంలో సగం నాల్లు టాంకులు నాశన మెనవి, 
పంజాపీల ధైర్యం కట్టుదల యింకెక్కడ చూడలేదని, కట్టు 
వడిన శత్రు సైనికోద్యోగులంగీ కరించిరి, 


ఇండేయాకు యుద్ధ పరికరాలు త్వరగా వస్తాయి. 


"బీశరతణ 'సంధుమునకు చర్చిలు (ప్రధాని 'సంచేశం. 


ఇండియా జాతీయ రక్షణ 'సంఘం (ప్రథమ సమావేశం 
సిమ్లాలో అక్టోబరు 6 వ శేదిన జరిగినపుడు నేనాధిపతి 
జనరలు వావెలుగారు, చర్చిలు (గ్రథానివద్దనుండి వచ్చిన యూ 
దిగువ 'సందేశమును 'సభలో చదివిరి :-- 


“ ఇండింటా యుద్ధానికి చేన్తున్న 'సజోయం అంతటి 
గూర్చి మీరు శెళివీనదంతయు నాకు నచ్చినది, యుద్ధం 
మొదటి. వీడొదిలో ఇండీయా 'వెన్యానికి కావలసిన 
ఆయుభఖాలు దొరక లేదు, శిండో యీడు కొంత పసి జరిగింది. 
మూడో యేడు నానాటికి పేరుగుచున్న భారతదేశ సైన్యానికి 
విశేషంగా అధుఖఇిక యుద్ధమారణ యంత సామ్మః సరఫళా 
చేయబడును. ఈ యుదంలో ఛారతఖ్యుతులు అవుతే 
_సెనిక యోధులకుండే అత్యధిక గౌరవ మర్యాదలు బడయా 


టకు అర్హులని రుజువు చేసిరి, సుడానులోని సిరనైశా 
ఇరిటియ్యా అభిసీనింయా,. సిరింయోలందును యిటీవల 
శెర్టియోలోను భారతీయ నేనలు యుద్దంచేసిన పుడల్లా 
చాల (ప్రాముఖ్యత వపాంచి (పశంసలబడసినవి, 1942 ఈ 
ఇండియా. సైనికులు తోడి భిటిషు నేనికులతో కలస్ట 
రష్యాలోని కాస్పియను తీరంనుండి ఈజిష్టులో నైలునదివరకు 
గల విశాల యుద్ధరంగమునందు పోరుచుందురు. ఈ పోరువలన 
యుద్ధం తూర్పునకు రాకుండా అరికట్టి పాందూస్థానమును 
తమ గృహములను రోక్షీంచుకోగలరు, ఇది మన గౌరన 
(పదమగు కార్యము. అఆంశేకాక బాల యుక్తి యుక్తమగు 
శార్యమగి కూడా అందరు ఆంగీకరింకురు, ఇండియా 
మేలుకోరిన్యా (పపంచ (శేయకు కొరకనా యిడే 
ముఖ్యక రృవ్యము.” 





హిట్లరు శొంతియ కోరానట. 
ధూ యుద్ధం సమర్థించుచు హిట్టరు ఉప న్యానం 


తన జీవితంలోకల్లా కొళ్టమగ నిర్ణయం జేసెనట. 


ర్యనీలోవి వినుర్మలకు సమాథానం చెప్పుకొ సను. 


ఆర్మను నియంళ సాట్టరు యీ నైల రీ న తేదీన యుద్ష 
రంగంనుండి' అశస్తాతుగా బెర్లిను ముఖ్యపట్న మునకు వచ్చి, 
భమ నాజీపాొర్టి బొర్జిక సభయందుకన్యసిం చెను, శీత కాలం 
లో యుద్ధ శ శ్యాలకు సహోయంచే యాలని (పజలను హాచ్చ 
రించుచ్చు రష్యా యుద్ధంచేయుటకు కారణాలను పొట్లరు తెలి 
ఇను, గత రెండు రోజులనుండి రష్యాఢంగంలో (బిహోండ 
మగు యుర్థం జరుగుచున్న దనియు యీ యుద్ధం తూర్పున 
వున్న శత్రువును పూర్తిగ పీడీంచుటకు తోడ్సడగలదగియ 
చెప్పెను, ర్యా జర్మ్యనీమెకి దాడి రానున్న జి తెలిసిణు 
ముందుగా రష్యాపి తాను దాడి జరివితిన నైను. తాను శాం 
తినే 'సర్వదాకోరుచుం డెను కాని యుద్ధాన్ని కోర లేదనియు, 
ఇదివరకుకూడ ఇంగ్లాండులో సఖ్యతకోర్‌గా ఇంగ్భాండు 
ధిరాకొరించుటచేకనే ఆ దేశంతో యుదంవఛి,ందసియ 
చెప్పెను, పొట్లరు ఒక గంట'నేపు మాట్లాడను. ఇదివర 
శాశని ఉపన్యాసం మే 4 న తేదిన జరిగెను. నాటికి నేడు 
తిరిగి ఉపన్యసిస్తు తన చర్యను 'సమర్చించుకొనుట కెంతో 
పటుబటెను. దీసిబట్టి తన జకనీబేశంలోనే యీతసి చర్య 
"వై విమర్శలు ఎక్కువ బయలుచేరుతున్నా యని ఎంచ 
వచ్చును. 


la 


ఉపన్యాసమునందు ముఖ్యుభొ గాలు యిట్లున్నవి ప" 
నేభంళ కాలం ఎందుకు నోరుమూనుకొనియన్నానా ఆని 
ఆశ్చర్యపడు రాజకీయ వేత్తలకు జబాబుచెప్పుటసా నేను 
రాలేదు. చలికాలం కార్య కమానికి నజఊయం చేయ (శతి 
లను కోరుటకు వచ్చితిని గత 48 గంటలనుండి (దహ్మాండ 
మగు యుద్ధం జరుగుతున్నది. ఆది తూర్చున మన శతు 
వును ఓడించుటకు తోడ్సడగలదు. నేడు యుద్ధంచేన్తున్న 
లశ్షలకొలది _సెసికుల తరఫున "నేను మాట్లాడుతున్నా ను. 
మా వేర్లు శాశ్యతం వేదుకోడానికి మేము యుద్ధం శేయడం 
"లేదు. అందుకు శాంతి? సమయింలో మేము బేసీన కనులే 
చాలును. యుద్ధం మా లక్ష్య మేకాదు. కాసి ఇ రఫీ 
స్వాతం క్యమును మేము యెన్నడు విడువము, 

యున్దానికి "పూర్వం శమ నాజీ పొర్టీచేసిన ఘనకార్య 
ములస్ని వీకరుఖవట్టేన తరువాత ఫాసిస్టు ఇటలీ నాయకు 
డగు ముఫోలినీతోను, జపానుతోను తాము 'సర్వచా సఖ్య 
తగా నున్నామని హీట్లరు చె వెను, 


4 యాద్ధ సంచిక 


(అక్టోబరు 





ఇంగ్లాండుతో సఖ్యత చెడుట. 

“ ఇంగ్లాండుతో 'సఖ్యతగనుండుటకు "నే చేసిన (పయ 
కములు సఫలంకాకపోయినపుడు యిక ఆ దేశంతో 
సఖ్యత కుదరద నే ఫిశ్చియం చే'సుకున్నాను. యుడ్డ్‌ పీయు 
లవుడు నా స్నేహం సిరాకరించుట మంచిదికాదని తెలుసు 
కోలేకపోతే యిపుజైనా తప్పక శెలునుకొనియుందురు. 
చివరకు 


యుండెను. 


ఆయుధా లే ఆ వినయాన్ని సిర్ణయించవలసి 


“ రెండేంధ్లగా జర్మనీ ఒక శ్యతువు తర్వాత యింకో 
శత్రువును పడగొట్టుచున్న దనుట చర్మిత (సిద్ధమయింది, 
"నేనది కోరలేదు, మొదటి రర్హగం ముNయగా నే స్నేహం 
కోరితిన్సి యుద్ద వీయడగు చర్చిలు నిరాకరించెను. అందుచే 
నూశేండ్లవరకు చరి తలో రలు ఉండిపోన్చ నిర్ణయం 
యుద్ధంవల్ల నే జరగాలని "నేను ఇిశ్చయించుకొంటిని ౧ అని 
పొట్లరు తెలిపెను, 


రష్యాతో పోరు. 


కళ రష్యాతో రాజీ కుదుర్చుకొనుటకు నామం తిని మా 
సోో-నగరానికి వంపీతిని, ఇచ్చిన మ్యాటకకారం జ _ర్భనీ 
ష్మతికలలో ర్యా చాల్లివిజంగూర్చి ఒక్క (్రతినాలవాక్యం 
కూడ పడలేదు. మాలటాశ్య్ర (రష్యా మర్యత్రి యిపుడు "కొడం 
టాడు కొసి డార్జెగల్సులో నైనిక గిబిరాలుంచుకో వాలని 
ర్యా కోళెను, రష్యాను |శద్దగ గమసిాస్తూూ'నే ఉన్నాము, 
గత మే మా'సనమునం'దే మాపైపడుటకు ర్యా తొందరపడు 
చున్న దని స్పష్టమయింది. చేశే ముందు చెబ్బకొట్టడానికి 
వీలుండేవరకు నేను ఊోరకొంటిని. తూర్పు (శ్రష్యాయందు 
మావి మూడు డీనిజనుల వైన్యంమాత మే ఉండగా రషియా 
22 డివిజనుల నేనను అచట 'సమకూర్చెను, అందుచే 
అవుడు నాకు కొంత ఆందోళన కలిగెను, 'వేనుక యా 
ర్యా నావెబడుటకు సిద్ధంగానుండబట్టియే, జర్మను విమాన 
దళం అంతణా పసికల్చించు ఇంగ్లాండు చాడికి గత వత్సరం 
అగన్హు, సెళ్ళంబర్ను మాసాలలో వీలులేకుండెను, ” 


రష్యా మంతి మాలటాఖ్రగారు బెర్లినువచ్చి తమను నాల్లు 
షరతులు కోశినసియ్క అవి తాము అంగీకరించ వీలులేకుంజె 
ననియు హీట్లరు తెలిపెను, అందు 'ముదటిది ఫిన్ధాండును 
రష్యా ఇకమించుట, అందుకు తొ నంగీకరించబాలకుండెను. 
శెండోది రుపేసియావై రహా దాడి వెడలినచో జర్మనీ 
రశ్నించునా యని కోరగా ఆవిషయంలోగూడ పొట్లరు రుమే 
సియా కిచ్చిననూట పొటింతుననెను, బళ్లేరియాకు రష్యా 
ల్లీ 
సేనలు పోనివ్వాలని, బళ్లేరింయాకు రష్యా జోమీగా నుంటుం 
దని నూలటావుగారు “నూచించికి, కాని అ విషయం బలే 
రియా యిక్ట్రం.ి నాధథారపడియుండుననియు తన మిత 
దేశయులతో 'సం కదించవలసియండునసియు పొట్లరు తెలిపి 
నట. నాల్ళోది డార్జనల్సు జలసంధియందు (నల్ల 'సము ద 
ద్వారం) సెనిక శిబిరాలను రష్యా కోశిను, దానితో ర్యా 
ఉద్దేశం నాకు స్పష్టంగా తెలిసిపోయింది. అప్పటినుండి "నేను 
రష్యాను ద్ధగా గమసించుచుంటిని, * 

“నా జీవితంలోకల్లా ముఖ్యమ? నిర్ణయం చేయవలసి 
వచ్చింది, |పసంచచర్మిత్రలోకల్లా పెద్దయుద్ధం (ప్రారంభ 
మయింది, ఆప్పటినుండి ఇప్పటివరకు అనుకున్న [సకొరం 
యుద్ధం సాగుచున్నది. మేము వీవిషయంలోను తప్పుఅంచనా 
చేయలేదు. జర్త్యను సైనికుల థ్రాక్యంగార్చి గూడ నూకు 'సందే 
పాంలేదు, శతువుచేసిన బవక్మండమగు ముందు (పయత ము 
గూర్ని వాటివలన ఎయూారోఫుకుగల (పమాదంగార్భి నూ 
భమాహలు తళ్ళకావు. 2) 


నష్టాల ఏవరం. 


అక్కిటికు సమ్ముదంనుండి నల్లసమ్ముదంవరకు కడు దీర్గ 
మగు యుద్గరంగమున శమ సైన్యాలు తన మి తమండలి దేశా 
లగు ఫీన్లాండు ఇటలీ, పహూంగేర్తి రుమేనియా, స్తోవాక్కు 
కోటు స్పెయిను బెల్జియం, వోళలెండ్కు డేన్యార్కు, 
నార్వే చివరకు (ఫాంను నెన్యాలు చేయచున్న ఫఘనకార్య 
ములను పొట్లరు కోనియా జెను. 


కళ జర్మను యభుత్వ (శకటనలు 'సత్యమెన (పకటనలు.- 
వాటినిసార్ని వేశే రుజువు లక్క_రలేదు. 2,50౧,000 
రవ్యనులు ఖైదీలుగా నున్నారు. 20,000 ఫిరంగులు 
18,000 టాంకులు వారివి నాశనం చేసితిమి, రష్యా వినూ 
నాలు 14,500 ఉడగొట్టితిమి ౫” అని పొట్లరు తెలిపెను, 


రష్యాలో జర్మను "లెంత మేర చొచ్చుకపోయిరో తెల్పుచు 
హీట్లరు యిట్ల-నెను : “ఈ యుదం దీర్హ కాలం కోనసాగె 
నచో యిపుడు మనం ఆక్రమించిన (పొంతాలు మనకు చాగా 
తోడ్చడగలవు, వాటిని చాగో ఉపయోగంచుకో గలమనుటికు 
ఎట్టి 'సందేవాంలేదు. *” 

హిట్లరు 'సంజాయిపీ. చెప్పుకున్నాడు. 

హీట్లరు ఉపన్యాసంగార్సి ఇంగ్లాండులో అభి పాయం 
యేమంటే నాజీపార్టీ సె జర్మనీలో బయలు దేరుచున్న వినుర్శ 
లకు జచాబుగ సంజాయిపీ బకగంటేపు చెప్పుకున్నా డని, 
1984 లో శమ పార్టీ లో మ్మితులుగానున్న వెద్దవారందరు 
వాత్యగావింపబడిన తరువాత రెండుగంటల నేపు యిశ్తు తమా 
పణ తెలుపుకొనెను. మొదటినుండి చివరవరకు తనచార్యను 
సముర్గించుకొనుచుండను. ఈ ఉపన్యాసాన్ని బట్టి 'జర్మనీలో 
అతనికీ (ప్రతిహల విమర్శ "హెచ్చుతున్నదసి లండనులో అను 
కుంటున్నారు, రఘ్యావై యుద్ధ౦ంచేయడం లో “మేము ఫార 
చాటు చేయలేదూ ఆని పలుమారు ఇెప్పడం్య "మేము 
న్నేవాం శాంశేకోరితిమి అని పదేపదే అగడం, యిందుకు 
తార్కాణాలు, జర్త్యను “సెసికాధికారుల (శ్రకటనలు స్కి 
మనికూడ యితను నొక్కి చెప్పడంబట్టి, బయటవారిభలనే 
జర్ష్మనీ (శ్రజలుకూడ వీటి యచార్థత 'సంబేస్తున్నారన్న మూట, 


ఈసాలాంకంలో గా యుద్ధం ముగిస్తామని వాతావరణం 
అనుకాలంకాగానే ఇంగ్రాండువై చాడిచేస్తామని మార్చిలో 
జర్మనుమంతి గో బెల్సు ఇెప్పినది నమ్మిన జర్మనులకు పొట్లురు 
ఉపన్యాసం ఆశాభంగం కలిగించును. అతడు దీర్హ "కాలం 
యుద్ధం కొనసాగనని సూచించెను, 


భిటనులో జ శ్రికలు పొట్లరు ఉపన్యాసాన్ని విమర్శిస్తూ, 
పొట్లరుయడల జర్యన్ను పజలు న్యాయంగా (పవ ర్రించాలేదని 
ఉాకరు గో బెల్సు తొలిరోజునే ఇస్పియుం టిననియు, 
ఆమాటను హీట్లరు తన చర్య సమర్థించుకోడంతో చేర్చిచూన్తే 
జర్మనీ (శ్రజలకు అతసివై అవిశ్వాసం (శ్రబలుచున్నదని తెలియ 
గలదసియ _ 'స్పష్టంచేసినది.  పొర్లురు తనకు 'స్నేవాంగా 
వున్న చేశాలవేర్హను వరుసగా ఏకరువు వెస్టైనేగాసి ఆ చేశా 
లన్నింటిని తాను "పెద్ద జెయిలుగా మార్చితిననికాస్కి అందలి 
(శజలు తనను "పూర్షిగ 'జ్వేషిస్తున్నారఫిగాసి చెప్పలేదు, 


పీటరు ఉపన్యాసంలో వాల అబధాలు ఆసందర్భా 
లున్నాయి. అథి కార పమక్కేత దే ఆయన (గ తులు 
పలిశేను, రష్యాను తాను ఓీడించగలన'నెను, కాసి గిజం 
నిలకడమీద తెలియగలదు. తాను జయించినను లేషన్న్యను, 
చనిపోయిన జర్మనులను ఆకడు (బితికించ లేడసినా, కం జర్మను 
శెరుంగుదురు. మానవకోటి (వేమ కాక జెన్నడు పాతుడు 
శాభాలథు. అని అమెరికను షృతికలు విమర్శించినవి, 


1941} 





యుద్ధ సంచిక ల్‌ 





కూనార్కా ఇచే (పీటికువారి అనేంత మైన యుగ్భన్‌ాక 





ఈ సాఠాబేరు సన్ను ఆఫ్‌ వేల్పు ' అంటారు, 
మంచిన చాన వేదనే ఇచ్చపచ్చు. 
వున్నవి. 


ముగా వున్నవి. 


4 విమానములుహాడ ద్‌సిలో శ్రన్న టి, 


ఇది (కొత్త తగా తయారయినది. 
చెపొాడబ్బ 740 అడుగులు 
పీఠోధి విమానాలను కడా 
దీనిలో 1,500 నావికులు పసెచేయుచున్నారు 


బలములోను బరువుతోను త్లీపికి 
గ 394, ఇ ణ్‌ pays 
16 చిన్న Farms ఆమర్బ్చబడి 
అంగము లు అ సెక్‌ 


“10 సెన్ద ఫీ కిరంిసల్యూ 


చుడాసికి అవసర మొన 
రై da 


ండఉయాలో యుద వయత్నం. 


భారతీయ 


భారత జాపీయ రశణ సంసది (నేక తనయ డి పెస్సు 
కాస్పెటు) (పారంభోత్చువం జరువుచు. ఘనత వపాంచిన 
మెసొయిశాతు యుద్ధానికి సెన్యం, 'సరక్కు థభం జంపి 
ఇండియా ౫: యుచున్న ఆఅతతమునముగు. సహాయాణును కొ 


చరూూడిని, వారీట్రఫిరి ; లట 


“మనము విందు కొనకు యుద్ధం చేయుచునా నామా ee 
వర్శముల సాధించుకుకు ఇండింపా చేయు యుచున్న అమోఘ 
మన 1 రకాోయమును గూర్చి తెలు తకు యింత కన ఇ మంచి సమ 
యముంతదు. నిస్సంకోచంగా | న్‌ we (చ్యం, "సామా 
నులు ఇండియా సుండి శవాహం7ా చెడ చున్నవి. భారతీయు 
నెనికులు "నేలను వాకలపెసి se యుద్ధం చేసీ 
తమకూ తమ. చేశాసికి కీ గ్గగడించిరి.. కొ శ్తరకాల యుడ్జ 
తరీక ఛాలనైదిక, ఆపరిచితమకు. 'సలాలలభ్యో ఆతి కహ 
పరిస్థితులయం దును భారతీయ ససెకుల్కు సం స్టానాలనుండి 
వస్పోనవారు బిటీషు. ఇండింయానుంచి వచ్చినవారు కూడ 
అసమాన త్య 'సహననులు కన్నరచి. యూ "చేష 
(తిష్టకు ముంత వన్నె జన్నికి, ఖూరిత దేశమును. పిటిష 
“స్నా మూజ్మ్టముసు వారికి మరువారాసి గీతి జుజపడియున్న వి 

కరు సందర్భమున పున పోరుగు "రా జ్ధమగు హం. 
గన్ను "నేపాలు వాజ్యం చేసిన ప కృతజ్ఞత తెలుళ 

వలసియున ది, “నేజాలు (పథాసియొుక్క. ఉఠత్నాహం సాను 
భూతి ముస కెంతచయు తోడ్బడినవి, వారి 'నెనికులు వెడలిన 
ఎల్ల చోట్ల (కంస ర్లకుగ పోరు 'సలిపీర్కి 


గాసానికులకు జీజేలు, 


zm 
ర్య 
జ్ర 
a 
ఇళ 
న 
జ 


౧ బ్రండింకూ. అతతిమినమగు 


భజాయం జేసెను... ఈ సోయం స్మాకూజ్యం ఆంతా 1 ర్తిం 
వను. ఇందువలన ఇండింయాయొుక్క. భౌతిక సంపదయే 
నాగా. భారతీయుల (వన నేర్చు 'సవాయం చేయాలన్న 
రుతూహాంంకూడా. పీ దేశాలకు నె డొనవి, ఈస్టరను సాఫ్టు 
సై కొస్యిలం (జం శే గూర్చు టేశాల సరకు స్టా 'సంఘుం) 


Ge 











మ 


స ఇండింయాలో నుందు 9, ఇంతి ధరా అస్న దేశా 
అరు నుభ్యణా నుంతుటవల్ల నే నాకు చాసె పాముఖ్యునన్కు 
ఇంచియయా యిదివరకుజీసీన నువ్వు యు చేయాచున్ను యుక 
ముందు చేయ నట సవాయ: యొక్క ఖు కతన, గురించియే 
జరి లను, 








“యదొసిథిక్‌ చంచాల్సు బూజాలు నగదు దూదంనగాను 
థి 


వస్తురూపంగాను. "ఛా నాలంగా వష్తున్య్నాయి విమానాలు, 
టాంకు, మద్య సాయము,  మోటారుకఖు 
కొనుఖుకుఘు మపడినణారి_ సవోంయాల మును యుగం 


Seon ఇ్లంఢంయాసుంది ద్రవ్యం విరామం 
లేకుండా వ్యూ సేశ్రంది, తగ్గ లేదు 'సం స్థానాధీ తులును 
అత్త లకొెలదె "జీశీయులు 
అనా సవియంచేయుకున్న వారందరికీ హృదయ “పూర్వ 
కంగా కృతజ్ఞత తేలువుచున్నాసు, పారంతా స్యార్గత్యాగం 
వేసీ విజయం తగా చేకూరునట్లు తోడ్చడుచున్నారు. 





(బ్‌టిషు ఇండి ౦కా రాక సము వ. 


6 యాద్ధ 'సంచిక 





(అకోబరు 





ఈ వారం యుద్ద వార్తలు. 


విమాన దాడి, 


సెప్పంబరు 1 వ లేది బుధవారము రాతి" వాతొ వరణము 
అనుకూలముగ లేకపోన్చటచే జర్యనీపె అంత విస్తారమగు 
ఊడులు సాగంప వీలులేక పోయెను. అయినను కొన్ని 
విహానములు జ_ర్షనీయందలి నెరుతి (పాంతమువైకి జని స్టట్‌ 
గార్డు మొదలగు పార్మిశామిక పట్టణములను కెళ్కె బులోకా, 
ఓస్టెండు మొదలగు (ఫుంచిి బెల్జియం తీరవు శేశ్రలపైనను 
జాంబులనేసెను రాతి పోరాటమున ఒక జ రను విమా 
నము పడగొట్టబడెను, 2 వ తేది మధ్యాహ్నము, వందల 
కొలది విమానములు (పొన్సునందు ఉత్తర పాంతవు పట్టణ 
ములవెకీ జస్కి యంతాలయములనెనను రైల్వే నేదనులవైనను 
చాంబులుల వర్మి ౦చెను, ఇంగ్లీషు ఛానలుపై జరిగిన ఫ్రో రా 
టమున నాట్టు శతు విమానములు పడగొట్టబజెను. మూడు 
(భిటిమ విమాన ములు తిరిగిరాలేదు. గురునారను"రా తి 
(ఆంచి తీరపు (బెస్టు నేశవెకి ణాల (భిటిమ వినూనములు 


దాడివెకలి అఆచటనున్న్న జర్మను నాకలవ చాంబులు వేసెను, 


శుక్రవారం వ్రదయం శ ేఫవైన్సు ) సమీపమున, శతు 
సాకల నైదిరి ఒక 'సప్పయి నౌకను, మూడు విమాన 
థ్వంసక ఫిరంగగలుగల చిన్న ఛాకను తగుల బె'ట్టైను, మరి 
యొక నౌక ముంచివేయబజెను, మభ్యావ్నమ చాల్యవిమా 
నములు అష్టెండు శేవువై. చాంబులువేసెను, _శేశునందు 
వాల 'పెద్దమంటలులే చెను, ఒక శతు విమానము పడగొట్ట 
బజేను మూడు (భిటిష విమానములు తిరిగ రాలేదు, నాటి 
రా8 మరికొన్ని వినూనములు బెల్టియం, వఊలండులలాోని 
డంకొర్కు., ఆంట్యర్సుు రాటం | రేవులనై "పెద్ద దాడుల 
సాగించి, అపారమగు నస్ట్రముగల్లించెను జెన్నార్కుుు 
(ఫౌన్సులలో శత్రు విమాన్నాశయములపెగాఢడ, బాంబులు 
ఫిరంసి గుండ్లు వర్షింపబటెను '6 వ లేది ఉదయము భిటి 
వు విమానములు బెబ్టియము తీర ప్రాంతమునగసీంచిన చిన్న 
సౌయధ శతు నౌకల "నైదిర్ని రెంటిని ముంచి'వేనెను, నుతి 
యుక కాకక బాల చెబ్బలుత ౫జి శథిలమర్మ్యాను. 


చెళ్టంబరు 1 ,వ తేది రాశి కొలది జృర్భను వికానములు 
మ్నాతమే భిటనుైకీవచ్చి, ఆక్క డక్కడ పలు (ప్రాంతము 
అలో చాంబులు వేసిపోయెను. వాసివలన గల్లిన కష్టము 
అల్పము. (పాణనస్ట్రము అళ్యల్పము. శన లేది రాతి 
(భిటనువైకివచ్చిన శ్మతువిమూనములలో ల్‌ కడగొట్టవ డెను, 
(బిటను ఈశాన్య [పొంతమున్య అగ్నీయ్యపొంక గు వికూ 
నములు యెక్కు_వ చురుకుగ దాడులు సాగంచుట శిత్సిం 
చెను, ఈశా న్య పాంఠపు పట్టణకులపై దాడి. వరుసగా 
కొన్ని గంటలు జరిగెను. దక్షిణ తీరమున నొక కట్టణను 
వైకీ చాల శతు విమానములు రెండు తెరలుగావచ్చి, తీవ 
మగు చాడులజరిపెను. ఈ దాడులలో మూడు శతు వినూ 
నములు పడగొట్టబడెను. శి వ లేని ర్మాతి ఇంగ్లండు 
స్మా ట్లండు తూర్పు తీరపు పట్టణముళ'పై శ తువిమానములు 
మరల చాడివచ్చి చాల చాంబుల వర్షించి 'స్వల్పముగ నష్టము 
కల్లించెను. _పాణనస్థము వీమ్మాతమును గలుగలేదు, శ వ 
శేది ర్యాతిగాడ్క కూర్పు తీరమువై స్యల్పముగ చాంఖులు 
పడెను, ఒక నుసిషి మరణించెను. ఆదివారము రాతి 
(బిటను తూర్చు, నైరుతి (వాంతములవై మరల 'స్వల్బముగ 
శతు వినూనదాడి జరిగెను, "కొసి యెక్క.డను నస్ట్రము 
గల్లినటుల వార్తలు లేశ, 


గత వారము ఐరోపా పడమటి భాగంలోన్సు మధ్య 
(పా చ్యరంగాలలోను 2 శత్రు విమానములు పడగొట్టబ'జెను. 


48 (బిటిషు విమానములు నష్థ్రమయ్యిను, (కస్తుకం జర 


నీలో ఉత్స త్రియగుచున్న వానికంటె అన్ని రంగాలలోను 
"నెలకు 800 జ రను వీమాశకు లధికముగ నస్ట్రపడు చున్న 
టుల అంచనావేయబ జెను. 


ఈ 'సంవళ్స-రాంశములోగ్యా నెల 1 కి 2,500 విమాన 
ముల నిర్మించ గల్బటకు అమెరికను (శభుత్వమువారు (పయ 
తృములా నర్చుచున్నారు. (చన్తుళము బిటి అమెని కా 
రబ్యను యంతశాలతో "నైలకు 6,000 విమానములు 
తయారగుచున్నవ్శి జర్శశలో 8,000 విమానముల కంకె 
యెక్కువ తయారగుట లేదు, 

ఇటలీ - ఆఫీకా - మధ్య ధరా. 

ర్‌ వ తేదిన (బిటిషు వినూనములు సిసిలీలోని కటానియా 
"కవుమీదను, ఉత్తర అఫికాలోని బెంధూజీ శీవుమీదను 
తీవమగ దాడి సాగించెనని  ఇటాలియనులు అంగీక 
రించిరి. 

1వ తేది ర్యాతి (చిటిక విమానముల్కు ఉత్తర అఫికా 
తీరమునందలి టిపోలీ (ఇటాలియను) "లీ శ్రమై భయంకరమగు 
దాడీ జరిపెను.. చాంబుల (శేలుడువలన ేవునీందలి పద్ద 
ిడ్డంగులన్నియు పరశురామ (ప్రీతి అయ్యెను, క, 4 న లేదీ 
లలో శుజిస్ణనందలి దశ్షీ ణా ఫీకా వినూనములు బడియా 
(లిబియా) "రేశ్రవై దీర్చ మగు దాడి' జరిపిను. 

6 వ తేది దయను గూయజాకొలువ (ప్రాంతము 
శతు విమానములు బాంబులు'వేసిశ్లవి. ఆ స్లీకి కొంత నష్టము 
గల్లినదిగాని (పాణనక్ట మేమియ గలుగ లేదని శఈజిష్ట్ర అధి 
కారులు శకటించిరి, 


అభిసీసీయా యొక్క |పత్తినిగరించ్చి అలినీింయా చక 
వర్తియును 'భిటిషు శుభుత్వమును శావించుకొనిశ  ఒడం 
బడికను, (బిటిష 'శళశ్వము యింకను ఉరిశీలించుచున్నదని 
పార్లమెంటులో ఈశెను కాసి నుడివెను, 


మధ్య ప్రాచ్యరత్ష ఇక అవసరమగు కర్చాటులను. చేరు 
టకుగాను ఈజిష్టులో లీటిషు |పభళ్వేయు వాఫొక యుద్ద 
సలహ'సంఘము "నేర్చరచిరి, అందు ఖారత జీశమునకు 
గూడ (పాతినిధ్య మొస$ిరి, 


టరీగ్రా = ఇరాక్‌ - ఇరా౯ా 

టర్కీ... (ప్రభుత్యణు తో వర్తక యొడంబడిక్‌ గావించు 
కొనుటకు వచ్చిన ఉాక్టరు శ్తాడియ్‌గారును జర్మను 
రాయణారియగు వాళ చేపకశారున్సు వర్తక ఒడంబడిక కదు 
రళప్రోవుటజే 1 వ శేదినే అంకారా (టర్కీ. రాజభాని) 
నుండి (శయాణమెపోవటకు నిశ్చయించిరి, కాని జర్మథు 
(శభుత్వమునుండి వచ్చిన “సూచనలను పురస్కరించుకొని 
వారు (పంయాణము వాయిదా వేసుకొని. 1042వ 
'సంవత్స-రాంతమువరకు (కోమును (బిటనుకే వికయించు 
నటుల ఒడంబడిక చేనుకొసియంటిమునియ్య్కు ఆందుజే అంత 
వరకు చానిసి జర్మనీకి సన్గెచేయ వీలు కాదనియు టర్కీ (గతి 
బధులు తెలిపిరి 


రిమైర్హు టర్కీ 'సేనానియగ యెర్కి లెట్‌ నేనానియు) 
యుద్ధ శాస్త్ర) కలాశాలాధికారియగు 'పాటొయెర్డి కొగారును 
ర్యా యుద్ధరంగమును జూచుటకు జర్మ సీకి (గయాణమై 
వెడలుచున్నారు, 


స్స 


జెరూసలంలో ఇదివరకు _ మహమ్మదీయుల "పెద్ద మళ 
1 గురుఖుగనున్న ల్‌ గాండు మళ్ళీ ” అంతవరకు ఇరాకొలాో 
జపాను రాయయణారి కార్యాలయమున థాగయండేను. అత 
డిపుడు ఆ కార్యాలయము వదలి దేశములోనికి జని భుఛ 


1041) 


యాద్ధ భంచీక ల్‌ 





టనో చానయం'డణెనఫి తెలియుచున్నది, అరాకొలోనున్న 
క్కుటచారు అందరితోను యితడే "ద్ద క్యుటదారు. 
శూబీ ఊ అగు రజా అలీ ఖాక ఇచ బ్యాంకులో సిలువ 
యున్న ధననుంతదము కొత్త “ చ ” జేర చూర్చివేయబథెను. 
_కూశే మ అర్జెంయైలా (దక్రీణ అయమెకిశా) దేశమున సివసిం 
చుటకు ఆ దేశపు _చభుత్వఫు ఆనుకతిని గోరెననియ్యు అను 
మతి యొ'సగబజెననియ చెలియుచున్న ది, 
కఇరాకా లో జపాను “రాయబారి "కార్యాలయమునకు గల 
(కర్యేక వర్కులు తాత్కాలికమున తొల్లగింపబడి నందులకు 
జపాను (శ్రభుత్వము ల-రాకొ 'శభుత్వమున కు ఆశే పణను 
“టెలిపిను, 
ఇరాక్‌ మీమగా రష్యాకు యాద్ధ సామ గని 'సజ్లె చేయటకు 


గాను ఇశాకొతో రైల్వే రహ దారీ సైకర్యములు చొక్క 
బరుపబణిను. ఇరాక్‌ యొక్క నాణిముల మారకపు "పద్ధతులు 
గూడ 'సం'స్క_రించబ డెను, 

కొ త్తషాయగు షాపూర్‌. మజామ్మజొ రిజాగారు శన రా 
జ్యాంగ విధ్యానమును వివరించుచ్చు ఇప్పథికంపెనుగాడ (థిటిషు 
మంతి మండలితో అధికతరనుగు 'సహకార 'మొనర్చదలచితి 
ని (ప్రకటించెను, 

రుమేనియానుండి టర్కీకి ఇటోలు నూనైల సై చేయు 


టకు వీలులేదని జర్మను అధికారులు బిరాకరించిరి, టర్కీకి 
కావలసిన నూనెను తాము 'సజ్లై చేనెదమి రష్యా ప్రభుత్వము 


టర్కీ జర్మను వర్తక యొడంబడిక ర వ తేదిన ఉభయ 
చక్షుములును సంతకము లోగన్లర్బియుంజేను కాసి తుది కణ 
ముగ భిన్నా భి ప్రాయము 'లేర్భడుట చే మరల వాయిదా "వేయ 
బడెను, ఈ యొడంబడికలో జర్మనీకి *కోమును” సె జేయ 
జాలమని టర్కీ అధికారులు 'స్పష్ట్రముగ కెళియ బేసిం. 

ఇరాక్‌లోగారి మిక్‌ కుణ్చాయిల్‌' గా మం్యత్రివర్జము 4న 
శేదిన రాజీనామా నొసేను. (ఉస్తుతము ఈజిప్టులో రాయ 
చారిగనున్న జారీపాషాను (పథాన మంత్రిపదవి అంగీకరించి 
మర త్రివర్భము సేర్చరుపవాలెనని ఇరాక్‌ పరిపాలనక ర్త కశోశెను, 

మధ్య పాళ్యమున మి శమండలి “సేనలకు నాయకత్యపు 
యేర్బాటు లిపుడు 'సవరింపబటేను. ఇ్లరాక-ఈరాక 
దేశములలో |బిటిసు సైనికులకు భారత చేశవు సర్వ చేనాసి 
యగు వేవలుగారీ నాయకత్వమునందే యుంచబథెను. 
సిరియా పాలసొనం మొదలగు (పొంతనములను ఈజిస్ట (ప్రాంత 
ముగందలి (భిటిషు ీనలకు అచఛికాలెక్‌ గారు నేనానాయకు 
డుగ నిర్ణయింపబటెను, 


అమెరిశా.---అట్లాంటిక్‌. 


ఐస్సాండు |పాంశేమున మరియొక అమెరికను సాక 1వ 
శేదిన శ (తు జలాంతళ్చాములచే ముంఛివేయబజెను, 

శ్మ్యళు జలాంతన్తామిచే ముంచిజీయబడిన అమెరికను 
64 సూనై*) టాంకరునుండి ముగ్గరు మాత మే రక్షింప 
బడీరి, 

'సంయ క రాష్ట్ర, సా కాదళశాఖ కార్యదర్భియగు కర్న్షలు 
నాక్చుగారు 1 న 'శేదిన మాటలాడుచు వీ (పాంతమున రొట్టి 
రక్షుణమును గోరినను ఇచ్చుటకు అజురికను సాకొాదళము 
పిద్ధమగునని (ప్రకటించెను, 

'సముదముై శ తునాకలు కన్పించిన వంటనే వాసిసి 
ముంచివేయటకు గావించబడిశన ఉత్తరుళునుగురించీ “గాల్‌ 
ప్రోలు ” పద్ధతిఫి కొనుసోళగా |క్రజిలలో శూటికీ 60 వంతులు 
అనుకూలమున అభిప్రాయమును. 'బెల్పీరి 


జర్మనీని ఈమారు “పూర్తిగ వోడించి శిధిలపరచుటయేగాని 
శాయభొరములు జరిపి 'సంధథియొగర్చుకొనుటయనున దుండథని 
డూక్వెట్ట అధ్యక్షుడు (కళటించెను. 

(కస్తుకమున్న తట'స్ల శాసనమ్ముకళొరము ఆ'మెరిక్రను 
భర్తక నాకలకు ఫీరంగులను అమర్చుట శాస్త) విరుజ్ఞమసియు 
అందుచే తట'స్ట శాసనమును రద్దుషయుటయా లేక 'సవగించు 
టయూ చేసీ తీరవలెననియు రూ జ్వెల్టు, అధ్యక్షుడు బెలిపెను, 

అమెరికాలోనున్న జపొన్సు ఇటలీ జరను రాయబారి 
ళా-ర్యాలయములు ఉద్యోగులు గావించుచున్న “హేట్‌ 
చర్యల *” ను కనిపెట్టి ఫివేదికనంపుటకు ఒక విచారణ సంఘ 
మును సియమింపవ లెని, (ప్రభుత్య న్యాయశాఖవారి ఆమో" 
దొముతో సెనెటరు ?లట్టీ సెనైెటరు జోన్సక్‌' గార్లు శౌసన 
'సభలో ఒక (ప్రతిపాదనను జెచ్చికి, 

ఒకే సమయమున తూర్చున పసిఫిక్‌ సము దములోను; 
భడమటను అట్లాంటిక్‌ 'సమ్ము దములోను యుద్ధము వచ్చిన 
యడల నిర్యపొంచుకొనుటకు అవసరమగు సశాకాౌ బలమును 
సిద్ధపరచుకొనుటకుగాను, రోజుకు ఒకటికంయె యెక్కువ 
యుద్ద జాకలను సిర్మించుటకు (ప్రారంభించు చుంటిమని 
ఆమెరికను ఆధికారులు (పకటించిరి, ళ్‌ 
; తాటస్థ నీ శౌసనమును 'సవరించుటో "లేక రద్దుచేయుటో 
సిక్ణయిం చుటకుగాను రూజ్వెట్టు ఆభ్యమ్‌డు 7వ లేదిన్న 
శాసన సభలయందలి వేక్వేరు పక్షముల నాయకుల పిలచి 
'సంశుదించెను, 

రష్యా, 

జర్హ్యనీవై యుద్దము సాౌగంచుటరు రహ్యాకుగావలసీన 'సవో 
య్యమును నిర్భయించుకొనుటకు మాస్క్కో్లో నగరమున (పో 
రంభమున,--రష్యూ, (బ్రిటిషు ఆమెరికా (ప్రభుత్య రతి 
విధుల 'సమావేశము 1 న తేదీన ముNసెను, రష్యాకు కా 
వలసీన సకల విధ 'సహాయము వెంటనే పంపబడునని 
అమెరికా (పఖుత్య (శతినిధియగు ఊరినుకా గారునుు 
(టిమ (పభుత్వ (శతినిధియగు పవరు బూకు (శతిసిధియు 
(శకటించిరి, యా ద్ధానంతరము (చపంచాఫునర్ని ర్యాణమును 
సరించి చర్చిలు రూజ్వెల్టుగార్లు ప్రకటించిన ఆశయములను 
ర్యను (పతినిధులు బలపరచఛిరి, 


పొట్లరు శి వ లేదీన జర్మను (కజలకు ఉపన్యసిం చుచు 
శండు రోజులుగ రష్యాలో (బహ్హాండమగు ఫోధాటము సాగు 
చున్నదసనియు దానివలగ రష్యా యుద్ధ ఫలితములు త్వరలోనే 
శేలిపోశ్చననియు (పకటించెను, రష్యా నైనిక బలము శిథిల 
మైపోయెనసి గూడ అతడు పగల్భములు పల్కెను. 

8 శేదీన రమ్యను నెన్యములు య్ను"కేకొలో జర్మను సైనిక 
పంక్తులమీద పెద్ద తిరుగు చాడిని సాగించి వెనుకకు తరిమిరి, 


“లెనిక్నొగాడు నగరమును పట్టుకొనుటకు |పయత్సి ౦చు 
చున్న జర్మను సైన్యములకు నాయకుడగు వాకొలేదీగారు తన 
చదవికి రాజీనామానొసను. "కాగి అతడు తన కప్పగింస 
బడిన పఫిని "పూర్తి జేయలేదను కారణముచే హిట్లరు 'సదధు 
రాజీనామాను అంగీకరించలేదు. శ్రీ ర వ శేదీలలో రజ్యును 
వైన్యములు జర్షనులను 20 మెళ్లు వెనుకకు (తోసీవే సెను, 


ఉత్పరకున శెనికాగాడునుండి, దత్సీణమున శ్రైమియా 
వరకును 1,200 మైళ్ల పొడుగున జర్మనులు ముందుకు 
శం?పోబ్రటకు ఈ వాధము "పెద్దదాడీ 'పొరంభించిరి. ఈ 
చాడిసి “పూర్తిగ ఫిరోధింపగల మను దృఢ విశ్వాసమును 
రమ్యను  అధిశారులు "చెలుపుచున్నారు. 

రష్యాలో (కజలకు నుత స్యాశధత్ర్యము శేదాను ఆరోపణ 
లను రన్యను అధికారులు ఖండించుచ్చు తమ ఇ్రప్టీము వచ్చిన 


రి యుద్ధ సంచిక 


(అక్టోబరు 1941 
ఠి 





మఠమును నుతాణభొరములను ఆనుసరించుటుకు రష్యాలో 
(ప్రజలకు మొదటినుండియ సం'పూర్ణమగు స్వాతం త్యముగల 
దని “వెల్ల డించిగి, 


దుూూర,పాచ్యము. 


ఈ "నెల 1 వ లేదీన, చెనాలో చూనాక్‌ రాష్ట్ర) "రాజి 
“థాసివద్దో 'చెనా నీగ్యములకును, జపాను సెన్యములకును టి 
వ్థోండమగు పోరాటము జరిగెను. చైనా సైన్యములకు పోరా 
టమున అద్భుతమగు విజయము లఅభించెనసియ్య రీ0 “వేల 
జపాను సైన్యము 'చుట్టుముట్టిబడెననియ్యు. వైనీయులు (ప్రక 
టించిరి.. 40 “వేల జపాను సైన్యము పహూతమయ్యును, జపా 
సీయులీరంగమున తమ సేన్యములను వెనుకకు మరలిం 
చుకొనచున్నారు. ఇద్దరు జపాను చేనానులు పోరాట 
మున మరణించిరి. తి వ తేదీన జపానీయుల్కు ఈూనాక్‌ "రా 
ష్ట్రనున పెద్ద నైల్యే * జంక్షను ” అగు చెంగ్నాను కట్టు 
కొంటినుసి _్రకటించిరి. 

వ్యాడివాస్టాక్‌ "లేవు మీదు గా రష్యాకు నూనె ఇెటోలు 
ముదలగు "సాను [ని డచ్చి ఇండియా '"రేశ్చల (ప్రభుత్వము పంపు 
చున్నదసియు అట్టి చర్యను శృ తుచర్యగ పరిగణించెదనుసియు 
జపాక (శభుక్వము |పకటించెను. 

” రష్యా మంచుకో; సరివాడ్డులలో రబ్యునులు ఇది వరకటి 
శంపె వాల "పెద్ద రెన్యములను సీద్ధమొగర్చి యంచు 
చున్నారు, ఆ దేశపు ఎగువుతి దిగునుతి వ్యాపారమంకేయు 
జపొస్రీయుల ద్వారానే జరుగునటుల జపొను అధికారులు 
కొత్త నిబంధనలను అమలు జరువుచున్నారు, 

చనా  పోరాటమున జపాన్రీయాలు విషవాయువు నుప 
యోాగంచుచున్నా రఫి “చైశీయలు ఆరోవించుచున్నా రు. 

తాయి పభత్వము నృాదయ 'పూర్వకముగ్య తటస్థ 
ధర్షమును 'పూర్తిగా అనుష్టించు చున్న దగి తాయిబేశము 
'తోని (బ్రిటిషు రాయచారియగు సర్‌ జోషియా (శాఫ్‌వీ 
గారు (పకటించిరి, i 

ఇండో చైనాలో జపనీయులు, (అంచివారి సిడ్డంగులను 
లాగుకొని ఆయుథసాను (ని . నిలువ జేయటకుపరూగంచు 
కొనుచున్నారు, 

యూర పాచ్యమున రతణ 'సన్నాహములను గురించి 'సంప 
దించుటకుగాను ఈ వారను ఫీలిపెను దీవుల యందు అమె 
రికనుు (బిటిమ్క మైనా డచ్చియిండియా దీవుల సెనికాధి 
"కారులు సమావేశమై ఆలోచనల జరివీరి, 

జపానుకు (గన్తుతీము వెళుచున్న “ష్మెటోలు సూ'నె యెగు 
మతులన్ని టిసి “పూర్తిగ సిలివివేయటకు అమెరికా, భిటిషు, 
డచ్చి యిండియా (పభుత్వములు సిశ్చయించుకొసినవిః 


వోంకో నగరమున (వెనా ఆంగ్లేయలు తను ఆస్తులను 
ఉపయో%ించుకొనుటకు వీలులేకుండా జపొనీయలు కొన్ని 
సిెపషధములను అమలు జరువుచుండిరి (భిటిసు అధికొరులు 


ఇందుకు అశ్షేపణల చెలివిరికొని (భయోజనము గలుగలేదని 
భిటిషు విదేశొంగమం తి (పకటించెను, 


విషీ. 
మాజీ (శించి (పధానియక లావెలువె రివాల్యరును (వే 
ల్సిన కడ్డీ అను యనరునరు వురీ శిక్ష. విధింపబణెను కాసి 


లావెలుగారి మన్లవివలన్క 'వికెయి౯ా 'నేనాసి సదరు శిక్షను 
యొవజ్జీవకా-రాగార శిక్షగా మార్చెను 


ఆక్రమిత (పాంతములు. 

బొౌహీమీంయా యందు అమలు జరుపబడుచున్న ఉరి 
శిక్షలకు అసమ్మతి చెలువుచ్చు బొపామియా (హత్యా 
థ్యకుడగు డాక్టరు వాబాగారు తన పదవికి రాజీ 
నమా నొస్గను. కొని నాజీ అధికారులా -రాజీనాఘాను 
సిరాకీంచిరి. జకోస్థావెకింయా ఫ్యాక్టరీలలో ఇాలామంది 
కార్మికులు 'సమ్మైల (పకొటించి జర్భను అధికారుల అవ్య పెట్టుట 
లేదు. ఫ్యాక్టరీలలో పనుల చెడగొ ట్టినంధుల్లకు గాను 
మరి 14 మంది జేక్కు_కమ్యూనిస్టు నాయకులు ఫురిదియబడిరి, 

'జెక్లోస్తాచెకియాలాో. (ప్రజలు అనుహలనుగు తరుణమును 
జూచుకొది జ_ర్భనులవై. తిరుగబడుటకు సిద్ధమగుచున్నారసి 
వార్తలు వచ్చు చున్నవి, 

నాకా నష్టములు. 

(బ్రిటిషు సొకాశాఖకు సంబంధించిన విమానములు ఇంత 
వరకు 40 శృతు యుద్ధ నౌకలను 440,000 టన్నుల 
వర్తక సొకలను ముంచెను, 


4 న లేదిన (బిటి నాక యొకటి అట్లాంటికు సము 
(చమున ఒక జర్మను సనై సెకను ముంచి'వేసెను. 


ఆట్లాంటికు దశ్నిణ (పాంఠములో ఓక జర్మను సాకకును 
అమెరికను సాకలకును 6 వ శేదిన పోరాటము 'సంభవించె 
ననియు. జర్మను నౌక ముంచివేయబడెనగియ తెలియు 
చున్నది. 

ఈ వారము (బిటిషు జలాంత గ్రాములు, మధ్యథ-రా స 
మ్యుదమున 11 శతు నౌకలను ముంచివేసెను. మరి ర్‌ సా 
కలకు "బాల నష్టము గల్టించెను, 

తట "రాష్ట్రములు. 

ఐిర్హండు (పభుత్వ (పథాఫియగు డివెలారాగారు ర్‌వ లే 
దిన ఐరిషు సైనిక వీన్యాసముల సందర్భమున (పసం౫ం౦ంచుచు 
(బిటిషు (కపుభోత్యము ఇంతనరకును ఐిర్లండు “స్వాతం త్యమును 
బాక్కులను జాగ త్తగ'నే మన్నించెనని |పశంస్లింజెను. కొంత 
మంది (భిటిము (శ్రచారకులుగూడ అటులనే గౌరవ పదమగు 
నూరము] ననుసరించిన చాగసం జెడిదని అతడునుడివెను, 


'సలవ+ : ఇకముందు చూచుకొనుటకు యా నుదరా'ససు యుద్ద సంచికను మీరు భదజరచుకొనుడు, 
(మదశాను 'సమాఇారముల అధీసరుగారు తమ వందనములతో దీనిని మీకు పంవ్రుచున్నారు. ] 








MADRAS PRINTED BY THR BUPERINTENDENT, GOVERNMENT PRESS, 


| 


